Registered No. HSE - 49 /2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 


PUBLISHED BY AUTHORITY 


RULES SUPPLEMENT TO PARTI EXTRAORDINARY 

AMARAVATI , SATURDAY , OCTOBER 31 , 2020 


No.3 


G.401 


NOTIFICATIONS BY GOVERNMENT 


--x- 


CONSUMER AFFAIRS , FOOD AND CIVIL SUPPLIES DEPARTMENT 

( CS.II ) 


A.P. STATE CONSUMER DISPUTES REDRESSAL COMMISSION - CONSUMER 

PROTECTION ( QUALIFICATION FOR APPOINTMENT , METHOD OF 
RECRUITMENT , PROCEDURE OF APPOINTMENT , TERM OF OFFICE , 
RESIGNATION AND REMOVAL OF THE PRESIDENT AND MEMBERS OF 
THE STATE COMMISSION AND DISTRICT COMMISSION ) RULES , 2020 . 


[GO.Ms.No.16 , Consumer Affairs , Food and Civil Supplies (CS.II ), 19th October, 2020.) 


NOTIFICATION 


In exercise of the powers conferred by Sub - section ( 1 ) of section 102 
of the Consumer Protection Act , 2019 ( 35 of 2019 ) , the Government of 
Andhra Pradesh hereby makes the following rules , namely : - 


1 . Short title , and commencement . 
( 1 ) These rules may be called the Andhra Pradesh State Consumer 
Protection ( Qualification for appointment , method of recruitment , procedure of 
appointment , term of office , resignation and removal of the President and 
members of the State Commission and District Commission ) Rules , 2020 . 


( 2 ) 


They shall come into force on the 20th day of July , 2020 . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ RSP - I 


2. Definitions .- ( 1 ) In these rules , unless the context otherwise requires , - 


( a ) " Act " means the Consumer Protection Act , 2019 ( 35 of 2019 ) ; 
( b ) " Selection Committee " means the Selection Committee referred to 

in sub - rule ( 1 ) of rule 6 ; 
( 2 ) The words and expressions used herein , but not defined and defined in 

the Act shall have the same meaning assigned to them in the Act. 
3. Qualifications for appointment of President and members of the State 
Commission .- ( 1 ) A person shall not be qualified for appointment as President , 
unless he is , or has been , a Judge of the High Court; 
( 2 ) A person shall not be qualified for appointment as a member unless he is of 
not less than forty years of age and possesses 
( a ) an experience of at least ten years as presiding officer of a district court or of 
any tribunal at equivalent level or combined service as such in the district court 
and tribunal : 
Provided that not more than fifty percent of such members shall be appointed ; or 
( b ) a bachelor s degree from a recognised university and is a person of ability , 
integrity and standing , and has special knowledge and professional experience of 
not less than twenty years in consumer affairs, law , public affairs, administration , 
economics , commerce , industry , finance, management , engineering , technology , 
public health or medicine : 


( 3 ) At least one member or the President of the State Commission shall be a 
woman . 


4. Qualifications for appointment of President and member of District 
Commission .- ( 1 ) A person shall not be qualified for appointment as President , 
unless he is , or has been , or is qualified to be a District Judge . 
( 2 ) A person shall not be qualified for appointment as member unless he 

( a ) is of not less than thirty - five years of age ; 

( b ) possesses a bachelor s degree from a recognised University ; and 
( c ) is a person of ability , integrity and standing , and having special knowledge and 
professional experience of not less than fifteen years in consumer affairs, law , 
public affairs, 

affairs, administration , economics , commerce , industry , finance, 
management , engineering , technology , public health or medicine . 
( 3 ) At least one member or the President of the District Commission shall be a 
woman . 


5. Disqualification for appointment of President or member of State Commission 
and District Commission .-- A person shall be disqualified for appointment as the 
President or a member of a State Commission or District Commission if he 
( 1 ) has been convicted and sentenced to imprisonment for an offence which 
involves moral turpitude ; or 
( 2 ) has been adjudged to be insolvent ; or 


October 31 , 2020 ] 


RULES SUPPLEMENT 


3 


( 3 ) is of unsound mind and stands so declared by a competent court ; or 
( 4 ) has been removed or dismissed from the service of the State Government or 
Central Government or a body corporate owned or controlled by such Government ; 
or 


( 5 ) has , in the opinion of the State Government , such financial or other interest as 
is likely to prejudicially affect his functions as the President or a member . 


6. Procedure of appointment .- ( 1 ) The President and members of the State 
Commission and the District Commission shall be appointed by the State 
Government on the recommendation of a Selection Committee , consisting of the 
following persons, namely : 

( a ) Chief Justice of the High Court or any Judge of the 


High Court nominated by him - 


Chairperson ; 


( b ) Secretary in charge of Consumer Affairs of 


the State Government - 

- 


Member ; 


( c ) Nominee of the Chief Secretary of the State Member . 
( 2 ) The Secretary in charge of Consumer Affairs of the State Government shall be 
the convener of the Selection Committee . 


( 3 ) No appointment of the President , or of a member shall be invalid merely by 
reason of any vacancy or absence in the Selection Committee other than a 
vacancy or absence of the Chairperson . 
( 4 ) The process of appointments shall be initiated by the State Government at 
least six months before the vacancy arises . 
( 5 ) If a post falls vacant due to resignation or death of a member or creation of a 
new post , the process for filling the post shall be initiated immediately after the 
post has fallen vacant or is created , as the case may be . 
( 6 ) The advertisement of a vacancy inviting applications for the posts from eligible 
candidates shall be published in leading newspapers and circulated in such other 
manner as the State Government may deem appropriate . 
( 7 ) After scrutiny of the applications received till the last date specified for receipt 
of such applications , a list of eligible candidates along with their applications shall 
be placed before the Selection Committee . 
( 8 ) The Selection Committee shall consider all the applications of eligible 
applicants referred to it and if it considers necessary , it may shortlist the 
applicants in accordance with such criteria as it may decide . 
( 9 ) The Selection Committee shall determine its procedure for making its 
recommendation keeping in view the requirements of the State Commission or the 
District Commission and after taking into account the suitability , record of past 
performance, integrity and adjudicatory experience . 


( 10 ) The Selection committee shall recommend a panel of names of candidates for 
appointment in the order of merit for the consideration of the State Government . 


4 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


( RSPPI 


( 11 ) The State Government shall verify or cause to be verified the credentials and 
antecedents of the recommended candidates . 


( 12 ) Every appointment of a President or member shall be subject to submission of 
a certificate of physical fitness as indicated in the annexure appended to these 
rules , duly signed by a civil surgeon or District Medical Officer . 
( 13 ) Before appointment , the selected candidate shall furnish an undertaking that 
he does not and will not have any such financial or other interest as is likely to 
affect prejudicially his functions as a President or member . 
7. Resignation by President or Member of State Commission or District 
Commission . The President or any member may , by writing under his hand 
addressed to the State Government , resign his office at any time : 

Provided that the President or member shall , unless he is permitted by the 
State Government to relinquish office sooner , continue to hold office until the 
expiry of three months from the date of receipt of such notice or until a person 
duly appointed as a successor enters upon his office or until the expiry of his term 
of office, whichever is the earliest . 


8. Removal of President or Member of State Commission or District Commission 
from office.- ( 1 ) The State Government shall remove from office any President or 
member , who 


( a ) has been adjudged as an insolvent ; or 
( b ) has been convicted of an offence which involves moral turpitude ; or 
( c ) has become physically or mentally incapable of acting as such member ; 
or 


( d ) has acquired such financial or other interest as is likely to affect 
prejudicially his functions as a member ; or 
( e ) has so abused his position as to render his continuance in office 
prejudicial to public interest : 


Provided that where a President or member is proposed to be removed on 
any ground specified in clauses ( c ) to ( e ) , the President or member shall be 
informed of the charges against him and given an opportunity of being heard in 
respect of those charges . 


October 31 , 2020 ] 


RULES SUPPLEMENT 


5 


9. Procedure for inquiry of misbehavior or incapacity of President or Member of 
State Commission or District Commission .- ( 1 ) If a written complaint is received 
by the State Government , alleging any definite charge of misbehavior or incapacity 
to perform the functions of the office in respect of the President or a Member of 
the State Commission or District Commission , the State Government shall make a 
preliminary scrutiny of such complaint . 
( 2 ) If on preliminary scrutiny , the State Government is of the opinion that there 
are reasonable grounds for making an inquiry into the truth of any misbehavior or 
incapacity of the President or a Member of the State Commission or District 
Commission , it shall make a reference to the National Commission in the case of 
State Commission and to the State Commission in the case of District Commission 
to conduct the inquiry . 
( 3 ) The National Commission or the State Commission , as the case may be , shall 
complete the inquiry within three months or such further time as may be specified 
by the National Commission . 
( 4 ) After the conclusion of the inquiry , the National Commission or the State 
Commission , as the case may be , shall submit its report to the State Government 
stating therein its findings and the reasons therefor on each of the charges 
separately with such observations on the whole case as it may think fit. 
( 5 ) The National Commission or the State Commission , as the case may be , shall 
not be bound by the procedure laid down by the Code of Civil Procedure , 1908 ( 5 
of 1908 ) but shall be guided by the principles of natural justice and shall have 
power to regulate its own procedure , including the fixing of date , place and time of 
its inquiry . 
10. Term of office of President or Member . - The President and every member of 
the State Commission and the District Commission shall hold office for a term of 
four years or up to the age of sixty - five years , whichever is earlier and shall be 
eligible for reappointment for another term of four years subject to the age limit of 
sixty five years , and such reappointment is made 

reappointment is made on the basis of the 
recommendation of the Selection Committee . 


KONA SASIDHAR , 
E. O. Secretary to Government. 


6 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ RSP - I 


ANNEXURE 


[ See rule 6 ( 12 ) ] 


CERTIFICATE OF PHYSICAL FITNESS 


I hereby certify that I 

have 

examined 
Shri / Smt. / Ms ............ 

and that I have not discovered that 
he / she has any disease ( communicable or otherwise ) , constitutional weakness or 
bodily infirmity , except ..... 

.... I do not consider this a disqualification 
for his / her for employment as member in the State / District Consumer Disputes 
Redressal Commission for a period of four years or up to the age of sixty five 
years , whichever is earlier . 


Date ........... 


Signature of candidate 


Signature 

Designation 
( Civil Surgeon / District Medical Officer) 


KONA SASIDHAR , 
E. O. Secretary to Government 


October 31 , 2020 ] 


RULES SUPPLEMENT 


7 


వినియోగదారు వ్యవహారాలు, ఆహార , పౌర సరఫరాల శాఖ 

( సి.ఎస్ . II ) 


వినియోగదారు వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల శాఖ - ఆంధ్రప్రదేశ్రాష్ట్ర వినియోగదారు 

వివాదాల పరిష్కార కమీషన్ - 2020 , వినియోగదారు పరిరక్షణ (రాష్ట్ర కమీషన్ మరియు 
జిల్లాకమీషన్ అధ్యక్షులు , సభ్యుల ( నియామకానికి అర్హత , రిక్రూట్ మెంట్ విధానం , నియామక 
కార్యవిధానం , పదవీకాలం,రాజీనామా మరియు తొలగింపు ) నియమావళి - ప్రకటన - 

జారీ 
చేయడమయింది . 


( జి.ఓ.ఎంఎన్.నెం.16, వినియోగదారు వ్యవహారాలు, ఆహార , పౌర సరఫరాల 

( సి.ఎస్ . !! ) అక్టోబరు నెల 19 వ తేది , 20200 ) 


ప్రకటన 


2019 , వినియోగదారు పరిరక్షణ చట్టం ( 2019 లోని 35 ) లోని 102 వ విభాగపు ( 1 ) వ 
ఉప - విభాగం ద్వారా లభ్యమయిన అధికారాలను పురస్కరించుకొని , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
ఈ క్రింద పేర్కొన్న నియమాలను ఇందుమూలంగా చేస్తున్నది : 
1. సంక్షిప్త శీర్షిక , ప్రారంభం : 


1 ) 


ఈ నియమాలను 2020 , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారు పరిరక్షణ (రాష్ట్ర 
కమీషన్ మరియు జిల్లా కమీషన్ అధ్యక్షులు , సభ్యుల నియామకానికి అర్హత , 
రిక్రూట్‌మెంట్ విధానం , నియామక కార్యవిధానం , పదవీకాలం , రాజీనామా , 
తొలగింపు ) నియమావళిగాపిలువవచ్చు . 


2 ) 


ఈ నియమాలు 2020 , 

జూలై20వ తేదీన అమలులోకి వస్తాయి . 


2. నిర్వచనాలు : - 1 ) ఈ నియమాలలో , సందర్భం ఇతర విధంగా కొరితేనే తప్ప - 
ఎ ) “ చట్టం ” అంటే 2019 , వినియోగదారు పరిరక్షణ చట్టం అని అర్ధం . 

“ ఎంపిక కమిటీ ” అంటే 6 వ నియమంలోని ( 1 ) వ ఉప నియమంలో 
నిర్దేశించిన ఎంపిక కమిటీ అని అర్ధం . 


బి ) 


8 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ RSP - II 


2 ) 


ఇందులో వినియోగించిన నిర్వచించని పదాలు , వ్యక్తీకరణలు, చట్టంలో 
నిర్వచించినట్లయితే , చట్టంలో వాటికి కేటాయించిన అదే అర్ధం కలిగి 


ఉంటాయి. 


3. రాష్ట్ర కమీషన్ అధ్యక్షులు మరియు సభ్యుల నియామకం కోసం అర్హతలు : 


1 ) హైకోర్టుజడ్జిగా ఉన్న లేదా ఉంటున్న వ్యక్తి మాత్రమే అధ్యక్షునిగా నియామకంకోసం 

అర్హత కలిగి ఉంటారు. 
2 ) నలభైసంవత్సరాల వయస్సు , ఈ క్రింది అర్హతలు ఉంటేనే తప్ప సభ్యునిగా 

నియామకానికి అర్హత కలిగి ఉండరు . 
( ఎ ) జిల్లాకోర్టు లేదా సమాన స్థాయిలోని ఏదేని ట్రిబ్యునల్ లో ప్రిసైడింగ్ అధికారిగా 

కనీసం 10 సంవత్సరాల అనుభవం లేదాజిల్లాకోర్టు , ట్రిబ్యునల్ లో ఉమ్మడి 
సర్వీసు : అయితే యాభైశాతానికి మించి అట్టి సభ్యులను నియమించకూడదు 

లేదా 
( బి ) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాగ్లర్స్డిగ్రీకలిగి ఉండి ప్రతిభ , 

చిత్తశుద్ధి, స్థాయి ఉన్న వ్యక్తిగా వినియోగదారు వ్యవహారాలు , చట్టం , ప్రజా 
వ్యవహారాలు, పరిపాలన , ఆర్ధిక శాస్త్రం, వాణిజ్యం , పరిశ్రమ, ఆర్ధిక , మేనేజ్ మెంట్ , 
ఇంజనీరింగ్ , టెక్నాలజీ , పబ్లిక్ హెల్త్ లేదా వైద్యం వంటి విషయాలలో ఇరవై 
సంవత్సరాల కంటే తక్కువ కాకుండా ప్రత్యేక అవగాహన , వృత్తిపరమైన 

అనుభవం కలిగి ఉండాలి. 
( సి ) రాష్ట్ర కమీషన్లో కనీసం ఒక సభ్యుడు లేదా అధ్యక్షులు మహిళ అయి ఉండాలి . 


4. జిల్లా కమీషను అధ్యక్షులు , సభ్యుల నియామకంకోసంఅర్హతలు : 


1 ) 


ఒక జిల్లాజడ్జిగా ఉన్న లేదా ఉంటున్న లేదా అర్హత కలిగి ఉంటేనే తప్ప 
అధ్యక్షునిగా నియామకానికి ఒక వ్యక్తికి అర్హత ఉండదు . 


2 ) 


దిగువ పేర్కొన్న అంశాలకు మినహా సభ్యునిగా నియామకానికి ఒక వ్యక్తికి అర్హత 


ఉండదు . 


October 31 , 2020 ] 


RULES SUPPLEMENT 


9 


( ఎ ) ముప్పది ఐదు సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ ఉండరాదు . 
( బి ) ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచులర్స్డిగ్రీకలిగి ఉండాలి . 
( సి ) ప్రతిభ , చిత్తశుద్ధి, స్థాయి కలిగి వున్న వ్యక్తిగా వినియోగదారు వ్యవహారాలు , చట్టం , 

పౌర వ్యవహారాలు , పరిపాలన , ఆర్ధిక శాస్త్రం , వాణిజ్యం , పరిశ్రమ , ఆర్ధిక , 
మేనేజ్ మెంట్ , ఇంజనీరింగ్ , టెక్నాలజీ , పబ్లిక్ హెల్త్ లేదా వైద్యం వంటి 
విషయాలలో పదిహేను సంవత్సరాల కంటే తక్కువ కాకుండా ప్రత్యేక 

అవగాహన , వృత్తిపరమైన అనుభవం కలిగి ఉండాలి . 
3 ) జిల్లా కమీషన్లో కనీసం ఒక సభ్యుడు లేదా అధ్యక్షులు మహిళ అయి ఉండాలి . 


5. రాష్ట్ర కమీషన్ మరియు జిల్లా కమీషన్ అధ్యక్షులు లేదా సభ్యుని నియామకానికి 

అనర్హత : 


దిగువ పేర్కొన్న విషయాలు ఉన్నట్లయితేరాష్ట్ర కమీషన్ లేదా జిల్లాకమీషన్ అధ్యక్షులుగా 
లేదా సభ్యులుగా నియామకంకోసం ఒక వ్యక్తి అనర్హులు అవుతారు . 
1 ) నైతిక దుర్మార్గత చేరివున్నట్టి నేరానికి సంబంధించిదోషిగా నిర్ధారించబడి , జైలు శిక్ష 

పడితే ; లేదా 
2 ) దివాలాకోరుగా తీర్పు తీర్చబడితే ; లేదా 
3 ) మతిస్థిమితం లేకపోవడం , ఆ విధంగా వున్నారని ఒక సమర్ధ కోర్టు ప్రకటిస్తే : లేదా 
4 ) రాష్ట్ర ప్రభుత్వ లేదా కేంద్ర ప్రభుత్వ లేదా అట్టి ప్రభుత్వ సంఘటిత సంస్థ 

యాజమాన్యం లేదా నియంత్రణ గల సంస్థ సర్వీసు నుండి తొలిగించబడితే లేదా 

డిస్మిస్ చేయబడితే ; లేదా 
5 ) అధ్యక్షునిగా లేదా సభ్యునిగా తన విధులను ప్రతికూలంగా ప్రభావితం చేసే అట్టి 

ఆర్ధిక లేదా ఇతర ప్రయోజనాలను కలిగి ఉన్నారనిరాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడితే . 


6 . 


నియామక కార్యవిధానం : 


1 ) 


దిగువ పేర్కొన్న వ్యక్తులు చేరివున్నట్టి ఎంపిక కమిటీ సిఫారసులపై రాష్ట్ర కమీషన్ , 
జిల్లాకమీషన్ అధ్యక్షులు, సభ్యులనురాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది . 


10 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


IRSP - I 


ఎ ) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నామినేట్ చేసే ఎవరేనిజడ్జి- ఛైర్ పర్సన్ 
బి ) రాష్ట్ర ప్రభుత్వ వినియోగదారు వ్యవహారాల ఇన్చార్జ్ కార్యదర్శి - సభ్యులు 
సి ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామినీ సభ్యులు 


2 ) రాష్ట్ర ప్రభుత్వ వినియోగదారు వ్యవహారాల ఇన్‌చార్జ్ కార్యదర్శి ఎంపిక కమిటీ 

కన్వీనర్‌గా ఉంటారు . 
3 ) ఛైర్‌పర్సన్ ఖాళీ లేదా గైర్హాజరు మినహా ఎంపిక కమిటీలో ఏదేనీఖాళీ లేదా 

గైర్హాజరు కారణంగా మాత్రమే అధ్యక్షులు లేదా సభ్యుల ఎటువంటి నియామకం 
చెల్లదు . 


4 ) ఖాళీ ఏర్పడటానికి కనీసం ఆరు నెలల ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నియామకపు 

ప్రక్రియను ప్రారంభించాలి. 


5 ) సభ్యుని రాజీనామా లేదా మృతి లేదా నూతన పోస్టు ఏర్పాటు కారణంగా ఒక 

పోస్టు ఖాళీ అయితే , సందర్భానుసారంగా పోస్టు ఖాళీ అయిన లేదా ఏర్పాటు చేసిన 
వెంటనే పోస్టును భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించాలి. 


6 ) ఖాళీగా ఉన్న పోస్టులకోసం అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరే 

ప్రకటనను ప్రముఖ వార్తా పత్రికలలో ప్రచురించాలి మరియు రాష్ట్ర ప్రభుత్వం 
సముచితమని భావించినట్టి ఇతర పద్దతిలో సర్క్యులేట్ చేయాలి . 


7 ) అట్టి దరఖాస్తులను స్వీకరించడం కోసం నిర్దేశించిన చివరి తేదీ వరకు అందిన 

దరఖాస్తులను పరిశీలించిన తరువాత , అర్హులైన అభ్యర్థుల జాబితాను వారి 
దరఖాస్తులతో పాటు ఎంపిక కమిటీ సమక్షంలో ఉంచాలి . 


8 ) నిర్దేశించిన అర్హత గల దరఖాస్తుదారుల దరఖాస్తులన్నిటిని ఎంపిక కమిటీ 

పరిగణనలోకి తీసుకోవాలి, అవసరమని భావిస్తే, కమిటీ నిర్ణయించినట్లుగా అట్టి 
ప్రమాణాన్ని అనుసరించి దరఖాస్తుదారులను షార్ట్ లిస్ట్ చేయవచ్చు. 


October 31 , 2020 ] 


RULES SUPPLEMENT 


11 


9 ) రాష్ట్ర కమీషన్ లేదా జిల్లా కమీషన్ యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని 

మరియు అనుకూలత , గత పనితీరు రికార్డు , చిత్తశుద్ధిమరియు న్యాయ నిర్ణయ 
అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత సిఫారసు చేయడానికి ఎంపిక 

కమిటీ తన విధానాన్ని నిర్ణయిస్తుంది . 
10 ) ఎంపిక కమిటీరాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకోసం యోగ్యతాక్రమంలో నియామకం 

కోసం ఆభ్యర్థుల పేర్ల ప్యానెల్ నుసిఫారసు చేస్తుంది . 


11 ) సిఫారసు చేసిన అభ్యర్థుల అర్హతలు మరియు పూర్వవర్తలను రాష్ట్ర ప్రభుత్వం 

పరిశీలించాలి లేదా పరిశీలించేటట్లు చేయాలి . 


12 ) అధ్యక్షుడు లేదా సభ్యుని యొక్క ప్రతి నియామకం ఈ నియమాలకు జతపరచిన 

అనుబంధంలో సూచించినట్లుగాసివిల్ సర్జన్ లేదా జిల్లావైద్య అధికారి తగురీతిగా 
ధృవపరిచి సంతకం చేసిన శారీరక ధృఢత్వ ధృవ పత్రాన్ని సమర్పించడానికి లోబడి 


ఉండాలి. 


13 ) నియామకానికి ముందు , ఎంపికైన అభ్యర్థిఅధ్యక్షుడిగా లేదా సభ్యునిగా తన 

విధులను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం గల ఏదేని ఆర్థిక లేదా ఇతర 
ప్రయోజనాన్ని కలిగి ఉండనని ఒక పత్రం సమర్పించాలి. 


7. రాష్ట్ర కమీషన్ లేదాజిల్లాకమీషన్ అధ్యక్షులు లేదా సభ్యులరాజీనామా : 


అధ్యక్షుడు లేదా ఎవరైనా సభ్యుడు తన చేతితో రాష్ట్ర ప్రభుత్వానికి సంబోధించి వ్రాస్తూ , 
ఎప్పుడైనా తన పదవికిరాజీనామా చేయవచ్చు. 


అయితే , అధ్యక్షుడు లేదా సభ్యులు త్వరగా పదవిని వదులుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం 
అనుమతిస్తేనే తప్ప , అట్టి నోటీసు అందిన తేదీ నుండి మూడు నెలలు ముగిసేవరకు లేదా 
తన పదవిలో ఉత్తరాధికారిగా ఒక వ్యక్తిని నియమించే వరకు లేదా అతని పదవీ కాలం 
ముగిసేవరకు , ఏది ముందైతే దానిలో అతను పదవిలో కొనసాగాలి . 


12 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ RSP - II 


8. రాష్ట్ర కమీషన్ లేదాజిల్లాకమీషన్ అధ్యక్షుని లేదా సభ్యుడిని పదవి నుండి తొలగింపు : 


1 ) ఈ క్రింది పరిస్థితులలో ఎవరేని అధ్యక్షుడిని లేదా సభ్యుడిని రాష్ట్ర ప్రభుత్వం పదవి 

నుండి తొలిగించాలి. 


మానసికంగా 


ఏ ) దివాలాకోరుగా నిర్ధారించబడినపుడు : లేదా 
బి ) నైతిక దుర్మార్గతతో కూడిన నేరానికి పాల్పడిదోషిగా నిర్ధారించబడినపుడు ; లేదా 
సి ) అట్టి సభ్యునిగా 
సభ్యునిగా వ్యవహరించడానికి శారీరకంగా 

ಲೆದಾ 
అనర్హుడైనపుడు ; లేదా 
డి ) సభ్యునిగా అతని విధులను ప్రతికూలంగా ప్రభావితం చేసేఅవకాశం ఉన్న ఆర్ధిక 

లేదా ఇతర ప్రయోజనం పొందినపుడు : లేదా 
ఇ ) ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతికూలంగా పదవిలో ఆయన కొనసాగింపును గురించి 

తన హోదాను దుర్వినియోగపరచడం . 


అయితే , ( సి ) నుండి ( ఇ ) ఖండాలలో పేర్కొన్న ఏదేని కారణంపై అధ్యక్షుడిని లేదా సభ్యుడిని 
తొలిగించాలని ప్రతిపాదించినపుడు అధ్యక్షునికి లేదా సభ్యునికి వారిపై మోపిన 
అభియోగాలను తెలియచేసి , ఆ అభియోగాల విషయంతో విచారణకు ఒక అవకాశం 


ఇవ్వాలి . 


9. రాష్ట్ర కమీషన్ లేదా జిల్లా కమీషన్ అధ్యక్షుడు లేదా సభ్యుని దుర్వర్తన లేదా 

అసమర్ధతపై విచారించేకార్య విధానం : 


1 ) రాష్ట్ర కమీషన్ లేదాజిల్లాకమీషన్ యొక్క అధ్యక్షుడు లేదా సభ్యునికి సంబంధించి 

కార్యాలయ విధులను నిర్వర్తించడంలో దుర్వర్తన లేదా అసమర్ధత ఉన్నదని ఏదేని ఒక 
నిర్దిష్టమైన అభియోగాన్ని ఆరోపిస్తూ ఒక వ్రాతపూర్వక ఫిర్యాదు రాష్ట్ర ప్రభుత్వానికి 
అందినట్లయితే , రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఫిర్యాదును ప్రాధమికంగా పరిశీలన 
చేయాలి. 


October 31 , 2020 ] 


RULES SUPPLEMENT 


13 


2 ) ప్రాధమిక పరిశీలన చేసిన మీదట , 

రాష్ట్ర ప్రభుత్వం ,రాష్ట్ర కమీషన్ లేదా జిల్లాకమీషన్ 
యొక్క అధ్యక్షుడు లేదా సభ్యుని దుర్వర్తన లేదా అసమర్ధత యొక్క యదార్ధతపై 
విచారణ చేయడానకి హేతుకమైన కారణాలున్నాయని అభిప్రాయపడితే విచారణను 
నిర్వహించమని రాష్ట్ర కమీషన్ విషయంలోజాతీయ కమీషను జిల్లా కమీషన్ 

విషయంలోరాష్ట్ర కమీషన్కు సూచనను చేయవలెను . 
3 ) జాతీయ కమీషన్ లేదా రాష్ట్ర కమీషన్ సందర్భాన్ని బట్టి మూడు నెలలలోపు లేదా 

జాతీయ కమీషన్ నిర్దేశించిన అట్టి తదుపరి సమయంలోగా విచారణను పూర్తి 
చేయాలి . 


4 ) 


విచారణ పూర్తయిన తరువాత , 

జాతీయ కమీషన్ లేదారాష్ట్ర కమీషన్ సందర్భాన్ని బట్టి , 
మొత్తం కేసుపై అది ఉచితమని భావించునట్టి పరిశీలనలతో ఒక్కొక్క అభియోగంపై 
వేర్వేరుగా తన అభిప్రాయాలను మరియు అందుకు గల కారణాలను తెలియచేస్తూ , 
రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించాలి . 
5 ) జాతీయ కమీషన్ లేదారాష్ట్ర కమీషన్ , సందర్భాన్ని బట్టి సివిల్ ప్రక్రియ స్మృతి , 1908 

( 1908 లో 5 వది ) నిర్ధారించినకార్యవిధానమునకు బద్దులైఉండరాదు. అయితే , సహజ 
న్యాయ సూత్రములచే మార్గదర్శకం చేయబడవలెను మరియు దాని విచారణ తేది , 
ప్రదేశం మరియు సమయమును నిర్ణయించడంతో సహా తన సొంత కార్యవిధానమును 
నియంత్రించుకొనుటకు అధికారమును కలిగి ఉండవలెను . 


10. అధ్యక్షుడు లేదా సభ్యుని పదవీ కాలం : - రాష్ట్ర కమీషన్ మరియుజిల్లాకమీషన్‌కు 

యొక్క అధ్యక్షుడు మరియు ప్రతి ఒక సభ్యుడు నాలుగు సంవత్సరముల పాటు లేదా 
అరవైఅయిదు సంవత్సరముల వయస్సుకు చేరువరుకు ఏది ముందైతే అప్పటి వరకు 
పదవిని కలిగి ఉంటారు మరియు అరవై అయిదు సంవత్సరముల వయస్సు పరిమితికి 
లోబడి మరొక నాలుగు సంవత్సరముల కాలం పాటు తిరిగి నియమింపబడుటకు 
అర్హత 

త కలిగి ఉంటారు , మరియు ఎంపిక కమిటీ సిఫారసుల ఆధారంగా అట్టి తిరిగి 
నియామకమును చేయవలెను . 


కోన శశిధర్ , 
పదవీరీత్యా ప్రభుత్వ కార్యదర్శి, 


14 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ RSP - II 


అనుబంధం 


6 ( 12 ) నియమాన్ని చూడండి 


శారీరక పాటవ ధృవపత్రం 


నేను , శ్రీ / శ్రీమతి | కుమారి 

అనువారిని పరీక్షించానని మరియు 
అతను / ఆమె 

తప్ప ఏదేని వ్యాధి ( అంటువ్యాధి లేదా ఇతరత్రా ) , 
జన్మతహా బలహీనతలు లేదా శారీరక దుర్బలత్వం కలిగి ఉండలేదని మరియు అది నాలుగు 
సంవత్సరముల పాటు లేదా అరవై అయిదు సంవత్సరములు పూర్తయ్యే వరకు ఏది ముందైతే 
అప్పటి వరకురాష్ట్ర / 

జిల్లావినియోగదారు వివాదముల పరిష్కార కమీషనులో సభ్యునిగా 
నియామకమునకు అతను / ఆమెకు అనర్హతగా ఉన్నదని నేను భావించడం లేదని 
ఇందుమూలంగా ధృవీకరిస్తున్నాను. 


తేది : 


అభ్యర్ధిసంతకం , 


. 


సంతకం 


హోదా 


(సివిల్ సర్జన్ / 

జిల్లా వైద్యాధికారి ) 


కోన శశిధర్ , 
పదవీరీత్యా ప్రభుత్వ కార్యదర్శి, 


--- X --- 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


